జాలా సోమనాథ శాస్త్రి 


Cell: 89 78 313332 eMail: jssastry@gmail.com 


|| తస్మై శ్రీగురవే నమః || || OM Sree Gurubhyo Namah 


శ్రీ మహా గణాధిపతయే నమః 
శ్రీ గురుభ్యో నమః 


ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహే 
తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై 
ఓం శాంతి శాంతి శాంతి: 

శిష్యాచార్యులమగు మా ఇద్దరిని కూడా పరబ్రహ్మ విద్య రక్షించును గాక ! మా ఇద్దరికిని 

పరబ్రహ్మ విద్యా నిమిత్తమైన సామర్థ్యము కలుగును గాక! మాచే అధ్యయనము 

చేయబడినది మా ఇద్దరికిని తేజోవంతమగును గాక (అర్థజ్ఞాన యోగ్యమగుగాక) ! 
శిష్యాచార్యులమైన మేమిద్దరమును విరోధము పొందకుందుము గాక.! మా ఇద్దరికిని 

ఏదైనా ప్రమాదమువలన ద్వేషము కలిగెనేని అది లేకుండ పోవుగాక ! 


ఆదిత్య చంద్రా వనిజజ్ఞ జీవ, శుక్రార్క పుత్ర మపి రాహు కేతు, 
ఏతే గ్రహాణామ్‌ సకలార్థ సిద్ధిం కుర్వంతు కాలే స్టిర భోగ నిత్యః 


శ్రీ మహా గణాధిపతయే నమః 
శ్రీ గురుభ్యో నమః 


శ్లో|| ఆదిత్యాది నవ గ్రహాశ్ళుభ ఫలాః మేషాదయో రాశయః | 
నక్షత్రాణి సయోగకాశ్చ తిథయ స్తద్దేవతా స్తద్గణాః || 

మాసాబ్దా బుతయ స్తథైవ దివసాః సంధ్యాదయో రాత్రయః | 

సర్వే స్థావర జంగమాఃప్రతిదినం కుర్యుః సదా మంగలమ్‌ || 


తా!| ఆదిత్యాది నవగ్రహములు, మేషాది రాశులు, వారి వారి అధి 
దేవతలు, గణములతో, నక్షత్రములు, యోగములు, తిథులు మరియు 
మాసములు, అబ్ద్బ్దములు (సంవత్సరములు), బుతువులు, 
దివసములు (పగళ్ళు), సంధ్య-ఉదయములు, రాత్రులు (ఇవి 
అన్నియు కూడా) అన్ని స్థావర జంగమములకు ప్రతి దినము 
ఎల్లప్పుడూ మంగళములు కలిగించును గాక ! 


జ్యోతిషం - ప్రత్యక్ష శాస్త్రం : మౌలికాంశాలు 


ఈ సృష్టి లో మానవ మేధస్సుకు గోచరమయ్యేదీ పూర్తిగా అర్ధం కానిదీ “విశ్వం” మాత్రమే - 
విశ్వము లో ఉన్నది జ్యోతిస్సులు - జ్యోతిస్సుల నడుమ సౌర కుటుంబము, అందులో 
భూగోళం, దాని మీద మానవుడు వున్నాడు 

ప్రకృతి ని తనకు సదా అనుకూలముగా మలచుకొనుటకు మానవుడొక్కడే నిరంతరం ప్రకృతిని 
పరిశీలిస్తున్నాడు. జీవ పరిణామ క్రమం లో ఆదిమానవుడి స్థాయి నుండి ఎదుగుతున్న ప్రక్రియ 
లో, ఎందటో అపరిమిత జ్ఞాన సంపన్నులైన బుషులు, ఈ భూమి పై ఏది జరుగుతున్నా అది 
జ్యోతిస్సుల ప్రభావ ఫలితమే అని దర్శించి, తమ పరిశోధనల లో తేల్చుకొని ముందు తరాల 
వారికి తమ పరిశోధనా జ్ఞాన ఫలములు అందించుటకై “భాష” ను సృష్టించి, వేదముల 
రూపములో జ్ఞాన నిధి ని అందించారు. అట్టి జ్ఞాన నిధి లో - నేటి ఎన్నో విజ్ఞాన మరియు 
సామాజిక శాస్తాలకు మాతృక అయిన జ్యోతిష శాస్త్రము - ఎంతో ముఖ్యమైనది. 

జ్యోతిషం ప్రత్యక్ష శాస్త్రము. ఈ శాస్త్రము ద్వారా మనం దర్శించేది, పరిశీలించేది మనలను 
నిరంతరం ప్రభావితం చేసే మనకు కనపడుతున్న ప్రకృతియే. 

ఈ శాస్త్ర ఫలితములు అనుభవించ వలె నన్న, ముందుగా మనము తెలుసుకోవలసినది 
మనము ఉంటున్న భూమి మరియు భూమి చుట్టూ వున్న జ్యోతిస్సుల గురించియే. వాటి 
వివరణ యే మనకు బుషులు సిద్ధాంత స్కంధము లో అందించారు. 


విశ్వం - విభాగాలు 


Solar System Solar Interstellar Neighborhood Milky Way Galaxy 


సమో నా | 


Local Galactic Group Virgo Supercluster Local Superclusters Observable Universe 


Observable Universe 3 Local Superclusters 3 Virgo Supercluster > 
Local Galactic Group > Milky Way Galaxy > Solar Interstellar 
neighbourhood > Solar System > The Earth 


Artist's Concept: Earth's Location in the Universe 


పాలపుంతలో నక్షత్రాల నడుమ సౌర మండలం 


: సౌర మండలము: 
భూమి నుండి బాహిర మరియు అంతర గ్రహాలు 


© 


a 


గ్రహ రాజ్యము లో సూర్యుడికి, భూమి కి మధ్య పరిభ్రమించే గ్రహాలను 
(బుధ, శిక్ష) “అంతర గ్రహాలు” అని భూగోళ కక్ష కు అవతల 
పరిభ్రమించే గ్రహాలను (కుజ, గురు, శని, యురేనస్‌, నెప్ట్యూన్‌, 
ఫ్లూటో) “బాహిర గ్రహాలు” అని అంటారు. (౬ 


సౌర కుటుంబ స్వరూపం దర్శించిన తరువాత 
దాని చుట్టూ వున్న అంతరిక్ష భాగము - అదే 
నక్షత్ర మండలము - పరిశీలిద్దాం. 

భూమి నుండి చూసినప్పుడు ఆకాశం లో 
మనకు సౌర మండలము తో పాటు కనిపించే 
మన చుట్టూ వున్నఆ నక్షత్ర మండలము 
లోని నక్షత్రముల నుండియే భూ గోళము ను 
ప్రభావితం చేసే జ్యోతిస్సుల కాంతులు 
ప్రసారమవుతుంటాయి. ఇప్పుడు కొన్ని 
నక్షత్రముల స్వరూపం వాటి ముందు 
సూర్యుడిని పోల్చి దర్శిద్దాము.... 


Antares is 15th brightest star in the sky 
It is more than 1000 light 


— Sunisless than 
1 pixel 


Jupiiter is invisible at 
this scale! 


భ చక్రం: 

భూమి నుండి చూసినప్పుడు ఆకాశం లో మనకు కనిపించే మన చుట్టూ 

వున్న అంతరిక్ష భాగము - భూ గోళము ను ప్రభావితం చేసే జ్యోతిస్సుల 
కాంతులు ప్రసారమయ్యే వృత్త భాగము 


భూమి చుట్టూ వున్న విశ్వం, పాలపుంత 
జ్యోతిస్సులు 


నక్షత్రములు, రాశులు, భావములు 


సౌర మండలం - గ్రహాలు 


భూమి పై నుండి ఆకాశము లోనికి చూసినప్పుడు... గ్రహములు, నక్షత్రములు 
(భూ గోళము పైకి జ్యోతిస్సుల కాంతి ప్రసరించే మార్గము) 


Sphere 
of fixed 


Satum 


bm and Signs SEEN from EARTH from a 
point on earth - say Sunrise point: 


All 27 Stars! 12 Signs from SUNRISE TO 
SUNRISE - due to Earth’s “Rotation” on its 


© 2002 Brooks Cole Publishing - a division of Thomson Learning 


శతిషం - మూల భావన - ప్రవర్తకులు 


భూ గోళం మిద ఏది జరిగినా (మానవ జీవితాలు సహా), జరుగుతున్నా, 
జరుగబోతున్నా- అది పూర్తిగా జ్యోతిస్సుల ప్రభావ ఫలితమే. 


ఈ మూల భావన ఆధారంగానే మన ప్రాచీన శాస్తజ్ఞులు - అనగా - బుషులు, మానవ 
జీవితం సౌకర్యవంతము, సుఖమయము చేసుకోనుటకు గాను - జ్యోతిస్సుల ప్రభావమును 
గణించుటకు, అర్లం చేసుకొనుటకు మరియు సానుకూలము చేసుకొనుటకు తీవ్ర 
పరిశోధనలు చేసి తమకు కలిగిన అనుభవాలను పరీక్షించి, నిర్ధారించుకొని జ్యోతిష 
శాస్త్రమును మనకు “సిద్ధాంతములు”, “హోరా శాస్త్రములు” “సంహితలు” రూపము లో 


అందించారు. 
ఆ ప్రాచీన శాస్త్రజ్ఞులనే మనం జ్యోతిష శాస్త్ర ప్రవర్తకులు అని స్మరిస్తుంటాము. 
సూర్యః పితామహో వ్యాసో వసిష్టోత్రి పరాశరః 
కశ్యపో నారదో గర్గో మరీచిర్మనురంగిరాః 
రోమశః పౌలిశశ్చైవ చ్యవనో యవనో భ్రుగు: 
శౌనకోష్టాదశాశ్చైతే జ్యోతిశ్శాస్త్ర ప్రవర్తకాః 


హైోజ్యోతిషం” . “జ్యోతిష్కులు 


| జీ్యతిషం” అనే పదం నానార్ధాల 5 ఉపయోగించబడుతున్నది 


1.“జ్యోతిషం” - జ్యోతిస్సులకు సంబంధించిన శాస్త్రం. ఇది పంచ స్కంధాత్మకం. 


2.“జ్యోతిషం” - జ్యోతిశ్శాస్తపు సూత్రాలను అన్వయించి మానవ జీవిత విషయములలో 
జ్యోతిస్సుల ప్రభావ ఫలితాలను సూచించడం - దీనినే “ఫలిత జ్యోతిషం” అంటారు. ఈ వృత్తి లో 
ఉన్నవారినే సాధారణంగా “జ్యోతిష్కులు” అంటారు. 


3.“జ్యోతిషం” - “భవిష్యత్తు చెప్పడం” 

Astrology is not prediction - Prediction is one utility in Astrology 

మనం జ్యోతిషాన్ని “శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞాన నిధి” గానే స్వీకరిద్దాము 

బుషులు (ప్రాచిన శాస్త్రజ్ఞులు) మనకు రాశి చక్రం ఆధారంగా జ్యోతిస్సుల 
కారకత్వాలు మరియు వాటి స్థితి, యుతి, దృష్టి, సంబంధము మేళవించి 
భూమి పై, ముఖ్యముగా మానవ జీవితం మీద, వాటి ప్రభావం అత్యంత 
శాస్త్రీయముగా గణించి, ఫలిత సూచనలు గ్రహించడానికి సూత్రములు 
అందించారు 


జాతక * ముహూర్త 
* పరాశర, * సత్యాచార్య, *గోదార * క 
* జెమిని, * పాశాత్వ, అ 7 అ 
క ్యయవన టే... "వృష్టి * భూగర్భవాస్తు 
* శాంతి + సాముద్రిక 
° రత్న వ 
వ. 


జాతక విళ్లిషణ కై బుషులు అందింబన మౌలక 


౧ 


సాధనములు (Basic Tools) 


1.రాశి చక్రము: ఇష్ట కాలమునకు జ్యోతిస్సుల యధాతధ స్థితి ని 
సూచించునది. ఇది మొట్ట మొదటి అత్యంత ప్రాధమిక సాధనం. 

2. భావ చక్రము: జ్యోతిస్సుల కారకత్వములను అన్వయించుకొని వాటి 
ప్రభావమును గణించి, అర్లం చేసుకొని, ఫలితములను సూచించుకొనుటకు, - 
భూమి తన చుట్టూ తాను తిరగడం ఆధారంగా - “ఘటనా కాలమునకు” 
నిర్మించుకునే రెండవ అత్యంత ప్రాధమిక సాధనం. 


3. పై రెండు చక్రములలో గ్రహ స్థితి 
4. జ్యోతిస్సుల కారకత్వములు 
5. దశా విధానము 


ఈ అయిదు సాధనములూ లేకుండా, జ్యోతిష శాస్త్ర జ్ఞానమును 
ఉపయోగించుకోవడం ఏ మాత్రమూ సాధ్యం కాదు. 


రాశి చక్రం - జ్యోతిస్సులు 


గ్రహములు స్ట 
స న. క Mads 

Uy i త సజ తి 
Earth 9 

అ కుండలి 

తోరం / 


Venus 


గ్‌ 
ట్రా sun ; 


భూ కేంద్ర భావన 


రాశి చక్రము లో విస్తరించి వుండే జ్యోతిస్సులు 


స్థిర జ్యోతిస్పులు (నక్షత్రాలు 27 - రాశులు 12) (విస్తార క్రమం లో) 

నక్షత్రాలు: 

అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ష, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వ 
ఫల్లుణి), ఉత్తర (ఉత్తర ఫల్లుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, 
ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 

రాశులు: మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, 
కుంభం, మీనం 


చర జ్యోతిస్సులు (9 గ్రహాలు) 
రవి, చంద్ర (బింబ గ్రహాలు - 2: సదా బుజు) కుజ, బుధ, గురు, శుక్ర, శని (పంచ తారా గ్రహాలు: 
బుజు/వక్ర) రాహు, కేతు (ఛాయా గ్రహాలు - 2: సదా వక్ర) 


Chart కుండలి 


30 


గ 51060) 
శం టంత pe! 


ia\3la| 1213/4] 17575 
a కృత్తిక ర్‌ 


కుండలి లో రాశులు, నక్షత్రములు, వాటి పాదములు 


పూర్వాభాద్ర -1 
ఉత్తరాభాద్ర - 4 
రేవతి - 4 


ధనిష్ట -2 
శతభిషం - 4 
పూర్వాభాద్ర - 3 


ప్రాచీన శాస్త్రజ్ఞులు ప్రకృతిని ఎంతో సూక్ష్మంగా పరిశీలించి, భూమి మీద జరిగే 
ప్రకృతి ప్రక్రియను, స్థిరంగా వుండే రాశి చక్రమును మరియు అందులో రవి 
సంచార స్థితి ని సమన్వయించి రాశుల గణన మేషాది గా నిర్ణయించినారు. 
ఇందుకు ముఖ్య కారణాలు: 

1.రవి మేషము లో సంచరించే కాలము లోనే చెట్లు చిగురిస్తాయి. దీనినే సృష్టి 
ఆరంభ కాలమని భావించారు. 

2.రవి మేషము లో ప్రవేశించే నాడు పగలు రాత్రి సమానంగా వుంటాయి 
(వసంత విషువత్తు) (నిరయనము తో) 

3.రాశి చక్రము లో మేషము, కర్కాటకము, తుల మరియు మకరము 
కేంద్రములు గా గ్రహించారు. ఈ రాసులలో రవి సంక్రమణం అవుతున్న పుడే 
భూమి మీద వాతావరణం లో కీలక మార్పులు 

జరగడం ఆరంభ మవుతుంది. 

(1,7 లో పగలు రాత్రి సమానము గా వుండటం, 

4లో అతి పొడవైన పగటి కాలము 10లో అతి 

పొడవైన రాత్రి కాలము ముగియడం) 


పొందడం - లాభం, 
పొందడానికి వెచ్చించడం ఆ 
వ్యయం) 9,10,11,12 


“జీవితానికి కావలసిన భౌతిక వనరులు 1,2,3,4 


భూభ్రమణమే మూలముగా ఘటనా కాల సమయం పై ఆధార పడి నిర్మించుకొన్నదే భావ చక్రం 


రాశి చక్రము (Zodiac Wheel) & 
భావ చక్రము (The Wheel of Houses) 


లగ్నా దిగా గణన 
ఉదా. దనున్సు లగ) 0 
అయినప్పుడు 


ప్రాచీన శాస్త్రజ్ఞులు అందించిన జ్యోతిష శాస్త్ర జ్ఞాన ఫలములు పొందుటకు, సార్వత్రికముగా 
కేవలం మూడు రకములైన కుండలీల లోకొవలసిన ఒక దానిని మాత్రమే 
ఉపయోగిస్తారు. 


జనన కాల సమయమునకు వేసుకొని, జాతకుని మొత్తం జీవిత కాలానికి 
సంబంధించిన ద్వాదశ భావములకు ఫలితాలు తెలుసుకోవడానికి - జన్మ కుండలి 
= జాతకము 
మనసులో ఉదయించిన ప్రశ్న! సందేహము ను జ్యోతిష్కుడికి నివేదించి ఏదో ఒక 
భావ సంబంధముగా ఫలితం తెలుసుకోవడానికి - ప్రశ్న కుండలి 
జీవితములో ముఖ్య ఘటనలు జరగడానికి జ్యోతిస్సుల శుభ స్థితి సమయం 
ముందుగానే గణించి చేయ వలసిన పనిని ఆ సమయానికే చేయడం కొరకు - 
ముహూర్త కుండలి (ముహూర్తం) 

పై మూడు రకముల కుండలీల నిర్మాణమునకు పాటించే సూత్రములు, అనుసరించే 
పద్ధతులు అన్నీ ఒక్కటే. 


: అణువణువునూ 
 వ్రబావితం బేస్‌ గ్రహా 
రాజ్ఞ వ్యవస్ధ (భర 

; జ్యోతిన్సులు) 


రాజు: రవి 

రాణి: చంద్ర 
సేనాధిపతి: కుజ 
! యువరాజు: బుధ 
మంత్రులు: 
గురువు & శుక్ర 
సేవక: శని 

] ప్రత్యేక సేవక: 
రాహు & కేతువు 


చర జ్యోతిస్సులు - గ్రహములు 


రవి చంద్రులు - పగలు, రాత్రి 


గ్రహ కారకత్వములు 


% రాశి చక్రము, భావ చక్రము (జన్మ కుండలి) 
> ఘటనా మూల కారకము (Source of Events) 
ఢా దశా విధానము 

౫” ఘటనా కాల కారకము (Timing of Events) 
%ి గోచారము (వర్తమాన గ్రహ స్థితి) 

౫” జ్యోతిస్సుల ప్రభావ ఫలదీకరణ కాల కారకము 


(Fructification of Events) 


జాతక విశ్లేషణ - గ్రహముల ప్రాధాన్యత 


జాతక విశ్లేషణా సాధనములు 
1.రాశి చక్రము 
2.భావ చక్రము 


3.పై రెండు చక్రములలో గ్రహముల స్థితి 
సై “మూడు సాధనములను ఉపయోగీస్తూ యధోక్తముగా అన్నింటి కారకత్వాల 


మేళవింపు చేసి దశా కాలములను గమనిస్తూ ఫలిత సూచనలు పొందడమే 
జాతక విశ్లేషణా లక్ష క్యము. 
జాతక విశ్లేషణ లో గ్రహ స్టితి ప్రాధాన్యత 

రాశి మరియు భావ చక్రములలో స్థిర జ్యోతిస్సులు - - నక్షత్రములు మరియు రాసులు. కనుక, 
స్థిర జ్యోతిస్సుల ప్రభావ పరిశీలనకై బుషులు, చర జ్యోతిస్సులనే ఆధారంగా పరిగణించారు. 
అందు వలననే నక్షత్రముల ప్రభావమును తెలుసుకొనుటకు గ్రహములకు 
నక్షత్రాధిపత్యము, రాసుల ప్రభావమును తెలుసుకొనుటకు గ్రహములకు 
రాశ్యాధిపత్యము, భావములకు సంబంధించి గ్రహములకు సహజ భావ 
కారకత(ము నిర్ణయించినారు. 

ఈ కారణం గానే కుండలీ ల లో గ్రహ స్థితి కి అత్యంత ప్రాధాన్యత ఏర్పడినది. 


క థి 


| ఆత్మ & కర్మ సాక 
' రవి - ఆత్మకారక శని - కర్మ కారక 


మానసిక (అదృశ్య) సామర్ద్యములు 


ఐహిక (దృశ్య) సామర్ద్యములు 


మహా బుషులు ఎంతో శాస్త్రీయం గా స్థిర జ్యోతిస్సులనుండి 

(నక్షత్రములు, రాశులు) చర జ్యోతిస్సుల (గ్రహముల) ద్వారా భూమి 

కి వచ్చు కాంతుల ప్రభావము అర్దం చేసుకోవడానికి గ్రహములను 

రెండంచెలలో వర్గీకరించినారు. = 

1. గ్రహములను 8 గా గ్రహించి (రాహు/కేతువులను ఒకటి గా) 4 
శుభులు (గురు, శుక్ర, బుధ, చంద్ర) 4 అశుభులు (పాపులు) 
(రవి, కుజ, శని, రాహు/కేతువు) 

. 2 శుభులు 2 అశుభులు ఒకటిగా రెండు వర్గములు (గురు 
వర్గము - గురు, చంద్ర, రవి, కుజ; శుక్ర వర్గము - శుక్ర, బుధ, 
శని, రా/కే) చేసి ఒకే వర్గము లోని వారు నైసర్గిక మిత్రులు గా 
ఇరు వర్గములు పరస్పరం నైసర్గిక శత్రువులు గా సూత్ర బద్దం 
చేసినారు. | 

ఇందువలన నే “గ్రహ మైత్రి” మరియు “గ్రహ దృష్టి” జ్యోతిషం లో ఎంతో 
ముఖ్యమైన అంశములయినవి. 


జాతక విశ్లేషణ - మూలాధార విధానములు 


జాతక విశ్లేషణ కై బుషులు మనకు అందించిన విధానములు 
ప్రధానముగా రెండు రకములు: 

1. కుండలి సంబంధమైనవి 

2. గ్రహముల సంబంధమైనవి 

కుండలి సంబంధ విధానములు: ద్వాదశ భావములు, వర్గ 
చక్రములు, వర్గోత్తమ స్థానములు, గ్రహములున్న రాశుల 
అక్షము. 

గ్రహముల సంబంధ విధానములు: గ్రహములకు సహజ భావ 
కారకత్వములు (స్టిర, చర), సంబంధ త్రయము (స్టితి, యుతి, 
దృష్టి), గ్రహ మైత్రి, షడ్పలములు, వర్గ చక్రములలో బలములు. 
గ్రహముల బాల్యాది వివిధ అవస్థలు, అష్టక వర్గు విధానము, 
దశా విధానము, గోచారము 


గ్రహములు (చర జ్యోతిస్సులు) నిరంతరం రాశి చక్రములో సంచరిస్తుంటాయి. మన సౌలభ్యం 


కొరకు అవి ఏ నక్షత్ర పాదములో - ఏ రాశి లో (రాశి చక్రము నిర్మించిన సమయానికి) 
వున్నాయో ఆ భాగమును ఆయా “గ్రహ స్ఫుటము” అంటారు. 


ఏ గ్రహమైనా ఏదో ఒక రాశి లో ఉండక తప్పదు. ఒక గ్రహము నుండి వేరొక గ్రహము 
మధ్యన ఇరు వైపులా భఖ రాసుల సంఖ్యను బట్టి ఆయా గ్రహములున్న “అక్షము” 
ఏర్పడుతుంది. (వృత్తములో పరస్పరం కాంతులు ప్రసరించుకునే దూరం). అందువల్లనే 
జాతక విశ్లేషణ లో రాశి చక్రములో గ్రహముల మధ్య వున్న అక్షము కూడా అత్యంత 
ప్రధానమైన అంశము గా మన బుషులు గుర్తించారు. 

గ్రహమున్న స్టానము నుండి ఇతర గ్రహములు వుండే రాశుల అక్షములు: 

1. ఒకే రాశీ పో వుంటే దానిని “యుతి” అంటారు. (అక్షము 1/1) 

2. సమ సప్తకము (1/7) 3. ద్విర్జాందశము (2/12) 

4. తృతీయైకాదశము (3/11) 5. చతుర్షిదశమము (4/10) 

6. నవ పంచకము (5/9) 7. షష్టాష్టకము (6/8) 

ద్విర్ద్యాదశ, షష్టాష్టక (6/8) అక్షములు శుభదాయకము కాదు. 

అక్షములేర్పడిన రాశుల అధిపతుల నైసర్గిక మైత్రి ని కూడా పరిగణించ వలసి వుంటుంది 


జాతక విశ్లేషణ - రాశుల “అక్షము”లు 


పరాశర) [కాజక] [క్రమెని| నాక గత | (హౌశ్వాత 


పరాశర, పాశ్చాత్య మరియు నాడీ జ్యోతిష పద్ధతుల మిశ్రమం - కేపీ పద్ధతి 


తిష పద్ధ 
జ్యోతిస్సుల ప్రభావము గణించుటకు మూల సాధనం రాశి చక్రం, రాశి చక్రం, రాశిచక్రం. (రాశి దక్రం, చతుర; రాశి చక్రం, 
(Basic 7001), స్వరూపం చతురస్రం చతురస్రం చతురస్రం , చతురస్రం నృ 
డం టన్నులు గకత్రములు అమ mae 
(3 వా or [am | 


Ee ee 


ba లగ్నరాశ్యాధిపతి, | లగ్నరాశ్యాధిపతి, 
జాతక పరిశీలనకై ప్రధానంగా పరిగణించే కారకులు te ॥ గ [1 
చ్‌ (3) 


కాడా re ere eel 
అ రా 


వా 
12+ 
గ్‌ నం Es | 
క జననేత. 
12 వర్గ 


ఇతర 


గొ 
10 ఘటనా మూల కారకము (Source of Events) 


జాతక సూక్ష్మ పరిశీలనకై ప్రధానంగా పరిగణించే 
సాధనాలు 


జ్యోతిష పద్ధతులు - పరిశీలనాంశాల పట్టిక 
వివరములు 


ఘటనా కాల కారకము (Timing of Events) 


జ్యోతిస్సుల ప్రభావ ఫలదీకరణ కాల కారకము 
Fructification of Events 


ఫలిత సూచనలో ప్రధానంగా పరిగణించే అంశాలు 


తలా 


పరస్పర సంబంధ నిర్ణయం లో దృష్టి వుండే జ్యోతిస్సులు 


జ్యోతిస్సుల ప్రభావము గణించుటకు ఆరంభ బిందువు 


గోచార పరిశీలనలో ఆరంభ బిందువు 


ర్ట శతిష్కుని లక్షణాలు 


అద్వేషీ నిత్య సంతోషీ గణితాగమపారగః ! ముహూర్త గుణ దోషజ్జో వాగ్మీ కుశల బుద్ధిమాన్‌ 
త్రిస్కంధజ్ఞో దర్శనీయః శ్రౌత స్మార్త క్రియాపరః ! నిర్దాంభికః సత్యవాదీ దైవజ్ఞో దైవవిత్‌ స్థిరః 


గణితేషు ప్రవీణో యః శబ్ద శాస్త్రే కృత శ్రమః ! న్యాయవిద్‌ బుద్ధిమాన్‌ దేశ దిక్కాలజ్ఞో జితేంద్రియః 
ఊహాపోహ పటుర్హోరా స్కంధ శ్రవణ సమ్మితః ! మైత్రేయ సత్యతాం యాతి తస్య వాక్యం న సంశయః 


శఆిష్కుల వృత్తి అతి 


జ్యాతిష్కుడు జాతకాన్ని పరి? లించి జాతకుడికి చెప్పేటప్పుడు మంచిని 
ఎక్కువగా, చెడుని తక్కువగా చెప్పాలి. 

జాతకంలో గ్రహాలు చెడు చేస్తాయి అని అనుకున్నప్పుడు మంచిని కూడా 
చేస్తాయి. మంచి వాటి గురించి ఆలోచింపజేయాలి. చెడ్డవాటిని వర్ణించకూడదు. 
ఎదుటి వ్యక్తిని మెప్పించటం కోసం లేనివి చెప్పటం తగదు. అది మంచి అయినా 
చెడు అయినా సరే. 

గ్రహాలలో పాజిటివ్‌, నెగిటివ్‌ అనే రెండు కారకత్వాలు ఉంటాయి. రెండింటి 
సమన్వయంతో జాతక పరిశీలన చేయాలి. 

జాతకములో మరణమునకు సంబంధించిన ఫలితములను చెప్పకూడదు. 


11క్లో!! రాజద్రోహం చ చోరత్వం స్త్రీదోషం నిధి దర్శనమ్‌! 
అనర్జాపాదకం కర్మ జ్ఞాతమప్య ప్రకాశయేత్‌ 
ధి (వసే 
రాజ ద్రోహము, దొంగతనము, స్త్రీ దోషము, నిధి నిక్షేపాల ఉనికికి సంబంధించిన సూచన, 


అనర్థాలకు దారి తీసే పనులను చేయమని సూచించడము - మొదలైన విషయాలను 
తెలిసినప్పటికీ చెప్పుట జ్యోతిష్కులకు నిషేధించ బడినది 


శ్లో॥ అనేక వక్రోద్భవ భిన్నభావైః। 
పంచాంగభేదైశ్చ, కలినా చ కించిత్‌ 
అనిచ్భతా గర్భగతేన వక్తుం 
అనుల్బణం జాతక భాగమజైః॥। 
తాః జ్యోతిష శాస్తమందలి జాతక ఫలితముల తప్పగుటకు 5 కారణములున్నవి. 
1-పూర్వ బుషులలో అభిప్రాయ భేదములు 2.పంచాంగ భేదములు (ఉదాహరణ: - 
కె.పి. అయనాంశ బి.వి.రామన్‌ అయనాంశలకు 1 డిగ్రీ 20ని॥ల తేడా ఉన్నది. 
దీనివలన జన్మకాలదశాశేషము తేడావచ్చును). 3.కలికాల మహిమ 4.శాస్త్ర 
రహస్యములను శిష్యులకు, గురువులు పూర్తిగా చెప్పకపోవుట. 5.శాస్త పాండిత్యము 
పూర్తిగా తెలియనివారు జ్యోతిషము చెప్పుట ఈ ఐదు జాతక ఫల వైఫల్యమునకు 
హేతువులగుచున్నవి. 


వీరికి జాతకఫలము చెప్పరాదు 


శ్లో నోదీరయే దుక్తమపివృధాతత్‌ 
విశ్వాసహీనాయచ నాస్తికాయ। 
అనర్థదాయావినయాయ నిత్యం 
కుశంకినే వా బహుగర్హ్యవాచే॥ 


తా॥ నమ్మకము లేనివారికి, దేవుడు లేడను నాస్తికులకు - డబ్బు ఇవ్వనివారికి 
- వినయము లేనివారికి - అన్నింటినీ సందేహించు వారికి - అతిగా మాట్లాడువానికి 
- జాతకము చెప్పరాదు. చెప్పినచో ఫలించదు. 


వర్గ చక్రములు - మౌలిక భావనలు 


భవనాది పై: సమస్తం జాతక విహితం సట లన! 
ఏభిర్వినాన శక్త్యం పదమపి గంతుం మహా శాస్త్రే! 
జాతకమునందు చెప్పబడిన వివిధ భావ ఫలితములను సమగ్రముగా తెలుసుకోవడానికి 
ఆయా భావముల వర్గులను పరిశీలించ వలసి వుంది. ఈ వర్గులను గురించి తెలుసుకోకుండా 
జ్యోతిశ్శాస్తమందలి విషయములను తెలుసుకోవడం అసాధ్యము. 


రాశి చక్రము “క్షేత్రము”. మిగిలిన వర్గ చక్రాలకు మూలము. దాని లోని ఒక్కొక్క రాశినీ 
(అనగా ప్రతి 3౩0 భాగలను) ఒక్క అంశ గా భావించి మరి కొన్ని ఎక్కువ “అంశలు” గా 
విభజించి ప్రతి అంశా ఒక రాశి గా ఒక వర్గ చక్రము నిర్మించుకొని వివిధ భావ 
ఫలితములను లోతుగా దర్శించుటయే వర్గ చక్ర విశ్లేషణా లక్ష్యము. 


రాశి చక్రములో గ్రహము యొక్క స్థూల స్థితి తెలుస్తుంది. వర్గ చక్రము లో ఆ గ్రహము యొక్క 
సూక్కన్ధి స్లితి మరియు గ్రహము యొక్క ప్రభావ సామర్లము” అవగతమవుతుంది. గ్రహము 
యొక్క ప్రభావము సూక్ష్మ స్థి స్థితి నుండి గమనించినప్పుడు కచ్చితత్వము ఎక్కువగా 
వుంటుంది. 

పరాశర మహర్షి తన శ్రోత, మైత్రేయుడికి చెప్పినట్టుగా బృహత్పరాశర హోరా శాస్త్రములో, షోడశ 
వర్గోధ్యాయములో 16 వర్గ చక్రముల భావన ఆవిష్కరించ బడినది. 


రాశి (1) , హోరా (2), ద్రేక్కాణ (3), నవాంశ (9) 

ద్వాదశాంశ (12) త్రింశాంశ (30) > షడ్వర్లులు; 

వద్వర్లులు + సప్తమాంశ (7) > సప్త వర్గులు; నవ్ర వరులు + 

దశాంశ (10) షోడశాంశ (16) షష్ట్యంశ (60) > దశ వర్గులు 

దళ వర్గులు + చతుర్ధాంశ (తురీయాంశ, పదాంశ) (4) వింశాంశ (20) 
చతుర్వింశాంశ (సిద్ధాంశ) (24) సప్త వింశాంశ (భాంశ, నక్షత్రాంశ, 

తాంత్రికాంశ) (27) ఖ వేదాంశ (చత్వారింశాంశ) (40) అక్ష వేదాంశ 

(పంచ చత్వారిమ్సాంశ) (45) > షోడశ వర్గులు 

ద్వాదశ వర్గులు: షోడశ వర్గుల లోనివి 8 (రాశి (1) హోరా (2) ద్రేక్కాణ (3) చతుర్ధాంశ 
(తురీయాంశ, పదాంశ) (4) సప్తమాంశ (7) నవాంశ (9) దశాంశ (10) ద్వాదశాంశ (12) 
మరియు పంచమాంశ (5) షష్టమ (6) అష్టమాంశ / అష్టాంశ (8) ఏకాదశాంశ (11) 


రాశీని రెండు భాగాలుగా విభజించి పరిశీలించడం రాశీని తొమ్మిది భాగాలుగా విభజించి పరిశీలించడం 
జరుగు తుంది. ప్రతి హోర 15డిగ్రీల ప్రమాణములో (ల కనన డిగ్రీల 20 
స nad పమాణములో రాశీచక్రములో 108నవాంశ లుగా 
రాశీచక్రములో 24హోరలుగా విభజించబడి అం స లి అలంక ల 
.ఇది ధనభావము నకు(2కు) సంబంధించి న లోతుగా వైవాహిక జీవితము, సాంఘికస్థితులను దీనినిబట్టి 
పరిశీలిస్తారు. అనుభవ జ్ఞులైన వారు మాట పొందిక , తెలుసుకుంటారు. అందుకే మనవాళ్ళు జాతకచక్రము 


చైవాదాక 
క 


ఆహారపు టలవాట్లు, అకారము పరిశీలిస్తారు. అనగానే రాశి నవాంశలను వేసి పరిశీలన చేస్తారు. 


గ రాశిని కిభాగలుగా చేసి పరిశీలించడం జరుగు తుంది. ఇది 
య భావముకు చెందిన సూక్ష్మమైన పరిశీలన. తన కంటే చి: న ప్ర 

క సోదరీలగురించి అలాగే ధైర్యసాహస ములు, అత... ద్వాదశాంశ అంటారు. ఇది 2డిగ్రీల 30మాణ... 
పనిచేయడం వంటి విషయాలను, శరీరాంగములను 36ద్రేక్యాణాలుగా రాశీచక్రములో 144 ద్వాదశాంశలు ఉంటాయి. 
విభజించి రోగాదులు,బలహీనతలు మరియు మరణహేతువును తెలుసు తల్లితండ్రులకు నంబంధించిన విషయములు, 
కోవచ్చును. ప్రత్యేకించి రోగభావాన్ని పరిశీలించడానికి విశేషంగా పితృసంబంధమైన విషయాలను సమగ్రంగా పరిశీ 
ఉపయోగపడుతుంది. లించవచ్చును. ఇది 9వ భావమునకు సంబంధించిన 


సూక్ష్మ విభాగమని చెప్పవచ్చును. 


59 7భాగాలుగా విభజించి పరిశీలించబడుతుంది. | 

అంటారు. ఇది 1డిగ్రీ ప్రమాణముతో రాశీచక్రములో 360 భాగము 4డిగ్రీల 17నిమిషాల అవధి కలిగి రాశీచక్రము | 
(సషమాంశలుగా విభ జించబడిఉంటుంది. ఇది 5వ భావాని 

లను విచారణచేయవచ్చని చెప్పబడింది. వివాదములు, సంబంధ చెందిన సూక్ష్మమైన పరిశీలన. దీనినిబట్టి వారసత్వము, 


ములు విడిపోవడం, వంటివి తెల ను. ఒక విధంగా |! సంతానము, మనుమలు వారి న్నీతిగతుల పరిశీలన 
చెప్పాలంటే షష్టభావము యొక్క సూక్ష్మ పరిశీలినగా చెప్పవచ్చును. * జరుగుతుంది 


తింశాంశ-రాశిని 30భాగములుగా విభజిస్తే దానిని త్రింశాంశ 


(త్రింశాంశలు ఉంటాయి. త్రింశాంశ అనుసరించి అరిష్ట ఫలితము 


రాశిని 10భాగాలుగా పరిశీలించబడుతుంది. ప్రతి 
దశమాంశ 3డిగ్రీల ప్రమాణముతో రాశీచక్రములో 
మొత్తం 120దశమాంశలు ఉంటాయి. ఇది దశమ 
భావానికి సంబంధించిన నూక్ష్మ పరిశీలన. పేరు 
ప్రఖ్యాతులు, రాజగౌరవం, ఉద్యోగము, పదవీలాభము 
వంటి విషయలను సంబంధించిన నమగ్ర పరిశీలన 


చేయబడుతుంది. 
జ షష్ట్రంశ-రాశిని 60భాగములుగా విభజిస్తే దానిని 


షస్ట్రంశ అంటారు. ప్రతి షస్ట్రంశ 30నిమిషముల 
వమాణముతో రాశీచకములో 720 
షష్ట్రంశలుంటాయి దీనిని బట్టి గ్రహముల శు 
షోడశాంశ-రాశి 16భాగములుగా చేస్తే దానిని భాశుభములను గురించి తెలుసుకోవచ్చని 
షోడశాంశ అంటారు ప్రతి షోడశాంశ 1డిగగ్రీ చెవ్పబడింది. ఒక విధంగా చెప్పాలంటే 
52నిమిషముల 30సెకన్ల ప్రమాణము కలిగి రాశీ | ఎ రాశీచక్రములో గ్రహముల స్థితిని వాటి శుభాశు 
చక్రములో 182 షోడశాంశలు ఉంటాయి. ఈ షోడశాంశ భత్వాన్ని షష్ట్యంశ చక్రముద్వారా నిర్ధారణ 
మును అనునరించి కుటుంబసౌఖ్యము, సుఖము, చేయవచ్చును. గ 
భూములు, వాహనములు, మాతృసౌఖ్యములకు 
సంబంధించిన విషయముల నూక్ష్మ పరిశీలనగా 
చెప్పవచ్చును. అంటే చతుర్ధభావానికి సంబంధించిన 
సూక్ష్మ పరిశీలనగా చెప్పవచ్చును. 


వింశాంశ-రాశిని 20భాగములుగా చేస్తే దానిని 

రాశిని 4భాగాలుగా విభజించి పరిశీలించబడుతుంది. ప్రతి వింశాంశ అంటారు ప్రతి వింశాంశ ప్రమాణము డిగ్రీ 
చతుర్ధాంశ డిగ్రీల 30నిమిషాల ప్రమాణం కలిగి రాశిచక్రములో 30నిమిషముల ప్రమాణముతో రాశిచక్రములో 
48ిచతుర్ధాంశలు ఉంటాయి. ఇది 4వభావానికి సంబంధించిన [| రాచరములో 2 సా 
ూక్మవి భాగ పరిశీలన. ఈ చకొన్ని, బట్టి అదృష్టము, స్థిరచరా రా వంటివాటిని పరిశీలించవచ్చును. 
స్థులు,తల్లితోసంబంధము, మానసిక శాంతి,వాహనసుఖము వంటి ఇంకా నైతికత, కష్టించే విధానముల గురించి 
విషయాలను మరింత సమగ్రంగా తెలుసుకోవచ్చును. తెలుసుకోవచ్చని చెపుతారు. ఇది పంచమ నవమ 

'4 భావములకు నంబంధించిన నూక్ష్మవరిశీలనగా ం 


చెప్పవచ్చును. 


చతుర్వింశాంశ-రాళిని 24భాగములు చేస్తే అది చతుర్వింశాంశ 
అవుతుంది. రాశీచక్రము 266 చతుర్వింశాంశలుగా విభజించ 
బడింది. ఒకొక్క చతుర్వింశాంశ ప్రమాణము 1డిగ్రీ 15నిమిషముల 
(ప్రమాణము కలిగి ఉంటుంది. ఉన్నత విద్య, జ్ఞానము, విద్య 
'మానసికబలమువంటి విషయములను ఇందు సూక్ష్మంగా పరిశీలించే 
అవకాశము ఉంటుంది. ఇది రిభావమునకు సంబంధించిన 
సూక్ష్మపరిశీలన. 


సప్తవింశాంశ-రాశిని 27భాగములు చేస్తే దానిని సప్తవింశాంశ 
అంటారు. ప్రతి సప్తవింశాంశ 1డి(గ్రీ 6నిమిషముల 40సెకన్ల 
(ప్రమాణముతో రాశీచక్రములో 324 సప్తవింశాంశలు ఉంటాయి. 
ఇది భౌతిక, మానసిక ఆధ్యాత్మికశక్తుల గురించి సమగ్ర పరిశీలనగా 
చెప్పవచ్చును. అంటే ఇది లగ్న,పంచమ, నవమభావములకు 
సంబంధించిన సూక్ష్మపరిశీలన అన చెప్పవచ్చును. 


ఖవేదాంశ-రాశిని 40భాగములు చేస్తే దానిని ఖవేదాంశ అంటారు. 
ఇది 45నిమిషముల ప్రమాణముతో రాశీచక్రములో 480 
ఖవేదాంశ లుగా విభజించబడి ఉంటుంది. దీనిని బట్టి (గ్రహముల 
శుభాశుభములను తెలుసుకోవచ్చని చెప్పబడింది. రాశి చక్రములోని 
గ్రహముల పాపయోగముల ఫలితములను ఖవేదాంశలో చక్కగా 
పరిశీలించవచ్చని చెపుతారు. అరిష్టభంగాలను దశాఫలితాలను 
సమగ్రంగా తెలుసుకోవచ్చును. 


పంచాంశ-రాశిని ర5భాగములుగా విభజిస్తె దానిని పంచాంశ 
అంటారు. ఒకొక్క వంచాంశ 6డి(గ్రీల (ప్రమాణముతో 
రాశీచక్రములో 60 పంచాంశలుంటాయి. దీనిని బట్టి ఆధ్యాత్మిక 
చైతన్యం,మనోసంకల్పము, ఉన్నతవిద్య (గంథరచనాదులను 
గురించి తెలుసుకోవచ్చునని చెపుతారు. అంటే ఇది 5వ భావము 
యొక్క సమగ్రమెన పరిశీలనగా చెప్పవచ్చును. 


అక్షవేదాంశ-రాశిని 45భాగములుగా విభజిస్తే 
దానిని అక్షవేదాంశ అంటారు. ప్రతి అక్షవేదాంశ 
40నిమిషముల ప్రమాణముతో రాశీచక్రములో 
540 అక్షవేదాంశలు ఉంటాయి. దీనిని బటి 
జాతకునికి సుఖసంతోషములగురించి తెలుసు 
కోవచ్చని చెపుతారు. 


షష్టాంశ-రాశిని 6భాగములుగా విభజిస్తే దానిని షష్టంశ అంటారు. ఒకొక్క షష్టంశ 
5డిగ్రీల ప్రమాణముతో రాశీచక్రములో 72షష్టంశలు ఉంటాయి. దీనిని బట్టి 
ఆరోగ్యము, శత్రువులు, శత్రువులపై జయము, బుణములు, బుణములు తీర్చే 
విధానముల గురించి సమ(గ్రంగా విచారణ చేయవచ్చని పండితులు చెపుతారు. 


అష్టాంశ-రాళిని భాగములుగా విభజిస్తే దానిని అష్టాంశ అంటారు. 
ఒకొక్క అష్టాంశ 3 డిగ్రీల 45నిమిషముల ప్రమాణముతో రాశీచక్రములో 


96 అష్టాంశ। 


లు ఉంటాయి. ఇది ఆయుర్దాయము, పరిశోధన, వివాదములు, 


మరణములు, ఉద్యోగములో ఐదిలీలువంటి విషయములను తెలుసు 


కోవడానికి సహకరిస్తుందని చెపుతారు. 


ఏకాదశాంశ-రాశిని 11భాగములు చేస్తే దానిని ఏకాదశాంశ అంటారు. 


ఒకొక్క ఏకాదశాంశ 2డిగ్రీల 43నిమిషముల 38సెకన్ల 'ప్రమాణముతో 
రాశీచక్రములో 132 ఏకాదశాఠిశలు ఉంటాయి. ఇది 11వభావానికి 
సంబంధించిన సూక్ష్మ పరిశీలన దీనిని బట్టి జ్యేష్టసోదరులు, మిత్రుల 
నవోయనవాకారములు, అన్ని విషయాలలో లాభములు వంటి 
విషయములను పరిశీలించవచ్చని చెపుతారు. 


చతుర్ధాంశ (తురీయాంశ, పదాంశ) 
వింశాంశ 
చతుర్వింశాంశ (సిద్ధాంశ) 
సప్త వింశాంశే (భాంశే, నక్షత్రాంశ, 
తాంత్రికాంశ) 
ఖ వేదాంశ (చత్వారిమ్మాంశ) 
| అక్ష వేదాంశ (పంచ చత్వారిమ్మాంశ) | 


| 1డి52ని30సె 


30ని 


7డి 30ని 
1డి 30ని 


1డి15ని 


1డి 6ని 40సె 


4ీర్‌ని 
క0ని 


శరీరం, సాధారణ అంశాలు 


మనోభావాలు, స్థిరత్వము, సంపదలు, ఆర్థిక స్థితి, అభ్యున్నతి, పేదరికము మొ. 


సోదరులు, సహకారము, ఆరోగ్యము మొ. 


| గ్రహముల బలాబలములు, జీవితములో ఉర్ధాన పతనములు, వైవాహిక జీవితము, 
జీవిత భాగస్వామి స్వభావాదులు, వ్యాపార భాగస్వామ్యములు మొ. 


తల్లితండ్రులు, వారి వలన సౌఖ్యము, పూర్వ పర జీవితముల సంబంధము 


| కష్టములు, జీవితములోని ప్రమాదములు, అరిష్టములు, సాధారణంగా సంభవించు 
అశుభములు, వ్యక్తిత్వము, సౌశీల్యము, ఆయువు మొ, 


కీర్తి ప్రతిష్టలు గౌరవము, అభ్యున్నతి, వృత్తి ఉద్యోగ వ్యాపారములు మొ. 
| సుఖ దుఃఖములు, భోగములు, వాహన సౌకర్యములు, వాహన ప్రమాదములు 


| పునర్జన్మ కారణము, కర్మ ఫలితములు, కవల పిల్లల జాతక విశ్లేషణ 


భాగ్యము (అదృష్టము) స్థిర చరాస్తులు 
|| ఆధ్యాత్మిక విషయాలు, ప్రార్థన, పూజ, ఉపాసన 


విద్యా సంబంధ విషయములు, ఉన్నత విద్య, విజ్ఞానము, నేర్పు (నైపుణ్యము) మొ, 


శారీరక బలము, బలహీనత మొ. 


| మాతృ వంశము, సాధారణ శుభాశుభములు, మంచి చెడులు 


| పితృ వంశము, శీలస్వభావములు 


రాశి (క్షేత్ర) 
హోరా 


ద్రేక్కాణ 
| చతుర్థాంశ (తురీయాంశ, | 
పదాంశ) 


పంచమాంశ 6డి 
షష్టమృ | | ర్‌డి 
సప్తమాంశ 


అష్టమాంశ / అష్టాంశ 3డి 45ని 


నవాంశ 3డి20ని 
దశాంశ 


ఏకాదశాంశ 


ద్వాదశాంశ 


4డి 17ని 9సె 


శరీరం, సాధారణ అంశాలు 


మనోభావాలు, స్థిరత్వము, సంపదలు, ఆర్థిక స్థితి, అభ్యున్నతి, పేదరికము మొ. 


సోదరులు, సహకారము, ఆరోగ్యము మొ, 


భాగ్యము (అదృష్టము) స్థిర చరాస్తులు 


| పారలౌకిక ఆసక్తి, ధార్మికత, మతము, పూర్వ పుణ్యము, ఉపాసన ఆధ్యాత్మిక పరిణామ 


న్యాయ సమస్యలు, వ్యాధులు/ఆరోగ్యం, ఉపశమనము మొ, 


| పుత్ర పౌత్రాది సంతానము, వారి అభివృద్ధి, స్త్రీలకు భర్త అభ్యున్నతి, క్లీమము 


ఆయుర్దాయం 


గ్రహముల బలాబలములు, జీవితములో ఉత్థాన పతనములు, వైవాహిక జీవితము, జీవిత 


భాగస్వామి స్వభావాదులు, వ్యాపార భాగస్వామ్యములు మొ. 


| కీర్తి ప్రతిష్టలు గౌరవము, అభ్యున్నతి, వృత్తి ఉద్యోగ వ్యాపారములు మొ. 


| వారసత్వ సంపదలు, దానం, ఊహించి సాధించు ఫలితములు, జూదము, ఎన్నికలలో 


విజయము మొ. 


| తల్లితండ్రులు, వారి వలన సౌఖ్యము, పూర్వ పర జీవితముల సంబంధము 


చతుర్ధాంశ 
వింశాంశ, సప్తవింశాంశ, అక్షవేదాంశ 


ఖవేదాంశ 


| వింశాంశ, చతుర్వింశాంశ, సప్తవింశాంశ, అక్షవేదాంశ | 


1.ఏ వర్గ చక్రమునకైనా రాశి చక్రములోని గ్రహ స్పుటమే ప్రాతిపదిక. 
2.ద్వాదశ భావాలకు సంబంధించి లోతైన పరిశీలన కొరకు ఒక్కో భావానికి ఒక్కో వర్గ 
చక్రము ఉపయోగించ వలసి వుంటుంది. 


3.రాశి చక్రములో సూచించ బడని ఫలితము వర్గ చక్రముల ద్వారా లభించదు. 

4.వర్గ చక్రముల ద్వారా ఫలితములు తెలుసుకోవడానికి ఆయా వర్గ చక్రమును సంబంధిత 
రాశి చక్రము తో కలిపి పరిశీలించవలసి వుంటుంది. 

5.వర్గ చక్రములు రాశి చక్రము వలె స్వతంత్రముగా పరిశీలించ తగినవి కాదు. అవి జాతక 
విశ్లేషణ లో “అనుబంధ సాధనములు” మాత్రమే. 

6.ఏ గ్రహమైనా రాశి చక్రములో మరియు సంబంధిత వర్గ చక్రములో ఒకే రాశి లో స్థితి 
పొందినచో దానిని వర్లోత్తమ నతి అంటారు. వర్గోత్తమం చెందిన గ్రహములు కచ్చిత 
ఫలితములను యిస్తాయి. 

7.రాహు కేతువులు రాశి చక్రములో సదా సమ సప్తకములో (1/7 అక్షము) మాత్రమే 
వుంటారు. వర్గ చక్రములలో ఉండక పోవచ్చును. 

8. “లగ్నము” ను కూడా ఒక “గ్రహము” వలె భావించి లగ్న స్ఫుటము ఆధారంగా, వర్గ 
చక్రములలో లగ్న రాశి ని కూడా గణించాలి/గుర్తించాలి. 


1.వర్గ చక్రముల ద్వారా ఫలితములు సూచించడానికి కచ్చితమైన “జనన కాల సమయము” తో 
నిర్మించిన జాతకము ఎంతో అవసరము. 

2.జాతక విశ్లేషణ లో వర్గ చక్రములను ఉపయోగించినప్పుడు రాశి చక్రమును, సంబంధిత వర్గ 
చక్రమును ఏక కాలములో పరిశీలించాలి. (వివాహ పొంతన లో జాతకములను పరిశీలించే విధంగా) 
3.రాశి చక్రము తో పాటు విశ్లేషించే వర్గ చక్రమును, సంబంధిత భావ విశ్లేషణ కే పరిమితం చేయాలి. 
(ఉదా: వృత్తి విషయములో “దశాంశ”) 

4.వైవాహిక జీవన విషయంగా కళత్ర భావ విశ్లేషణ చేస్తున్నప్పుడు, జన్మ కుండలి తో పాటు 
వివాహం జరిగిన ముహూర్త కుండలి కూడా పరిశీలించాలి. 

5.వర్గ చక్ర పరిశీలన లో జన్మ కుండలీ లో వున్నట్టుగా ద్వాదశ భావ విభజన, భావాధిపత్యము 
పరిగణించాలి. గ్రహములకు దృష్టులు కూడా పరిగణించాలని కొందరి మతము. 

6.వర్గ చక్రములో స్వక్షేత్ర, మిత్ర/శత్రు క్షేత్ర, మూల త్రికోణ, ఉచ్చ, నీచ మొదలగు అంశములు 
అన్వయించాలి. వీటి ఆధారం గానే “స్వవర్గు” స్థితి తెలుస్తుంది. 

7.రాశి చక్రములో లగ్నాధిపతి - లగ్నేషు, వర్గ చక్రములో లగ్నాధిపతి - వర్గేషు, రాశి చక్రములో 
భావాధిపతి - భావేషు, వర్గ చక్రములో భావాధిపతి - కార్యేషు గా గ్రహించాలి. 

8.రాశి చక్రము లోని లగ్నము, వర్గ చక్రములోని లగ్నము పరస్పరం ఏ “అక్షము” లో వున్నాయో 
గమనించాలి. 


9. రాశి చక్రములో భావముల రాశులను, సంబంధిత వర్గ చక్రములో రాశి చక్రపు 
భావాధిపతి పొందిన స్థితి (కేంద్ర, కోణ, స్వక్షేత్ర, ఉచ్చ మొ.) మరియు అక్షమును గమనించ 
వలెను. 

10. వర్గ చక్రములో ని గ్రహములు దిగ్బలము పొందినవా లేదా గమనించాలి. సంబంధిత 
భావేషీడు దిగ్బలం పొందితే ఆ భావమునకు సంబంధించి మంచి ఫలితములు ఉండునని 
గ్రహించాలి. 

11. వర్గ చక్రముల విశ్లేషణ లో సంబంధిత భావ ఫలిత సూచనకై ఆయా చక్రములలో 
జాతకుడి తత్కాల దశా నాధుడి స్థితి - గమనించడం చాలా ముఖ్య వై మెన అంశము. 
తత్కాల దశా నాధుడు, లగ్నమునకు శుభుడా కాదా అన్న విషయము, జన్మ కుండలి లో 
ఆ గ్రహమునకు వున్న బాధ్యతలు కూడా పరిగణించాలి. 

12. గ్రహములకున్న స సహజ భావ కారకత్వము ను, రాశి మరియు సంబంధిత వర్గ 
చక్రములలో వాటి సితిని - సమన్వయం చేసుకొని అవి పొందిన వర్గీయ బలమును 
గమనించాలి. " 

13. జాతక విశ్లేషణ చేస్తున న్ముప్పు ్పడు గోచార స్థితి ని గమనించి రాశి లోని భావ 
ఫలములను వర్గ చక్రములో గ్రహముల స్థితి న్‌ పోల్చి భావ ఫలము అనుభవములోనికి 
వచ్చు కాలము 'ను సూచించ వలయునుూ. 

14. వర్గ చక్రములలో ఏర్పడిన యోగములు కూడా గమనించాలి. అవి ఫలితములు 
అనుభవమునకు వచ్చు దశా కాలమును సూచిస్తాయి. 


గ్రవాముల గమనం - నిరంతరం (సుమారు) 


రవి 30 రోజులు 3 రోజుల 8 గంటలు 

6% గంటలు 

4 రోజుల 10% గంటలు 
25 రోజులు 2 రోజుల 5% గంటలు 
12 నెలలు 1నెల 10 రోజులు 
25-29 రోజులు |2 రోజుల 16 గంటలు 
30 నెలలు 3 నెలల 10 రోజులు 

2 నెలల 2 రోజులు 
వలిత నూబన లో గోచారమును నమన్వయము బేన్తున్స ప్పుడు బాలా 
అవనర్లమైున నమాదారమయు 


జాతకము లో గ్రహములకు భావాధిపత్యం తో పాటు ఇతర బాధ్యతలు 
యోగకారక, మారక మరియు బాధక 


లగ్నం యోగకారక మారక 2HL, 7HL బాధక 


మేషం రవి, గురు శుక్ర శని 11HL 
వృషభం బుధ, శని బుధ, కుజ శని 9HL 
మిధునం శుక్ర చంద్ర, గురు గురు 7HL 
కర్కాటకం గురు, కుజ రవి, శని శుక్ర 11HL 
సింహం కుజ, గురు బుధ, శని కుజ 9HL 
కన్య శుక్ర, శని కుజ, గురు గురు 7HL 
తుల శని, బుధ కుజ రవి 11HL 
వృశ్చికం |గురు, చంద్ర, రవి | శుక్ర చంద్ర 9HL 
ధనుస్సు రవి, కుజ శని, బుధ బుధ 7HL 
మకరం శుక్ర, బుధ శని, చంద్ర కుజ 11HL 
కుంభం |శుక్ర, బుధ గురు, రవి శుక్ర 9HL 
మీనం చంద్ర, కుజ శని, బుధ బుధ 7HL 


ఒక గ్రహం, వర్గ చక్రములలో ఎంత బలం పొందినదో - “అంశ 
బలం” ద్వారా తెలుస్తుంది. 

గ్రహము, ఒక వర్ల చక్రములో - తన స్వక్షేత్రములో గాని, మూల 
త్రికోణ క్షేత్రము లో కానీ, ఉచ్చ క్షేత్రములో కానీ వున్నచో ఆ 
వర్గము లో ఒక “అంశ బలము” పొందును. దీని ఆధారముగా 
గ్రహమునకు వున్న బలహీనత కూడా గమనించ వచ్చును 

ఒక జాతకమునకు సంబంధించిన షోడశ వర్గులలో, ఏదేని 
గ్రహము ఎన్ని వర్గ చక్రములలో బలం పొందినదో ఆ సంఖ్య 
ఆధారంగా ఆ గ్రహమునకు ఆయా “అంశ బలం” సూచించ 
బడినది. 


వర్గ చక్రములలో ఎక్కువ అంశ బలం పొందిన గ్రహముల “ప్రభావ 
సామర్థ్యము” ఎక్కువగా వుంటుంది. 


గురు స్వ 


శుక్ర ఉచ్చ 27 డి బుధస్వ 


శనిస్వ చంద్ర స్వ 
మూ. 0-20 డి గురు ఉచ్చ5డి 


శని స్వ 
కుజ ఉచ్చ 28 డి 


శుక్రస్వ 
మూ. 0-15డి 
శని ఉచ్చ 20డి 


గ్రహముల వర్గీయ బల || కసం షోడశవర్గ 
సాధన లో వాటి a త న. 
సాముదాయికవర్గీయ || = | | 


పారిజాతం | 


ఉత్తమము 
బలమును 1- 


సూచించుటకు 

బుషులు ప్రతేక న 

రచనా నాగ ( పంపు la క 
బలం వివరించారు. వర్గ ||- ల Ea కల్పవృక్షము _ 
చక్రముల వర్గీకరణను" ||- అనారు. 
అనుసరించి వివిధ అంశ రావని 
బలముల పేర్లు 

వుంటాయి. ఉదా: దశ 

వర్గులలో రెండు 

వర్గములలో గ్రహము 

అంశ బలము పొందిన, 

గ్రహము “పారిజాతాంశ” 


లో వున్నట్టు గ్రహించాలి 


గ్రహముల వర్లీయ బల సాధన 
జే ౧ 
లో ఒక్కొక్క వర్గ చక్రములో 
ర్ల చక్ర, 

ఎంతెంత బలము పొందినదో 
రూపాత్మకంగా (అంకెలలో) 
కూడా “వింశోపక బలము” గా 
అంశ బలం వివరించారు. వర్గ 
చక్రముల వర్గీకరణను 
అనుసరించి “వింశోపక 
బలము” ప్రతి వర్గముల లోని 
మొత్తము వింశతి = 20 అని 
మధించి గణిస్తారు. ఉదా: షోడశ 
వర్గులలో ఒక గ్రహము రాశి 

ర గ్ర 
మరియు హోరా చక్రములలో 
అంశ బలం పొందితే ఆ గ్రహము 
వింశోపక బలము = 4.5 
అవుతుంది. 


జాతక విశ్లేషణ తాజక పద్దతిలో చేసినప్పుడు గ్రహముల క్షేత్ర బలం, ఉచ్చ బలం, హద్ద 
బలం, ద్రేక్కాణ బలం, నవాంశ బలం అనే అయిదు బలముల సాముదాయిక బలమును 


పంచ వర్గీయ బలముగా గ్రహిస్తారు. 

పంచ వర్గీయ బలములతో కూడా “వింశోపక బలం” గణిస్తారు. ఈ వింశోపక బలం అంకెలను 
బట్టి వర్గీకరించ బడుతుంది. గ్రహమునకు 15 నుండి 20 అంకెల మధ్యన బలం వుంటే 
“పరాక్రమి”, 10 నుండి 15 - “పూర్ణ బలి”, 5 నుండి 10 - “మధ్య బలి”, 5 అంకెల కన్నా 
తక్కువగా వుంటే “అల్ప బలి” గా పరిగణిస్తారు. 

తాజక పద్దతి లో వర్గ చక్రములకు సంబంధించి వున్న మరియొక భావన - ద్వాదశ వర్గీయ 
బలము. ర్రీహము, ద్వాదశ వర్గ చక్రములలో (రాశి, హోరా, ద్రేక్కాణ, చతుర్ధంశ, 
పంచమాంశ, షష్టంశ, సప్తమాంశ, అష్టమాంశ, నవాంశ, దశాంశ, ఏకాదశాంశ, ద్వాదశాంశ) 
ఎంత బలం పొందినదో దానిని ద్వాదశ వర్గీయ బలం గా వ్యవహరిస్తారు. ఈ విషయములో 
“అంశ బలము” పేర్లతో కాకుండా గ్రహము స్థితి చెందిన శుభ వర్గులు ఎన్ని (ఉచ్చ, స్వక్షోత్ర) 
అశుభ వర్గులు ఎన్ని (తటస్థ, శత్రు క్షేత్రములు) అనే ఆధారంగా ఎక్కువ శుభ వర్గులలో 
వున్న గ్రహమున కు ఎక్కువ ద్వాదశ వర్గీయ బలమున్నట్టు గ్రహిస్తారు. 


అంశాత్‌ అంశ విశ్లేషణ: 


నవ నవాంశ (నవాంశ లో 9వ భాగము) 
నవ ద్వాదశాంశ (నవాంశ లో 12 వ భాగము) 


వీటిని వ్యక్తి యొక్క పుట్టిన సమయాన్ని సరి చేయటానికి 
మరియు కవల పిల్లల జాతక విశ్లేషణ కు ఉపయోగిస్తారు. 


వర్గ చక్రాలలో ౩కు వున్న వ్ర ప్రాశస్త్య ము 


షోడశ వర్గులలో క్రింది 8 వర్గ చక్రాలలో వుండే ' as 3 చేత భాగింప బడునవే. వాటికి 
వున్న సూక్ష్మ సంబంధము  పరిశోధించ వలసిన అంశమే. 

ద్రేక్కాణ (3), నవాంశ(9), ద్వాదశాంశ (12), చతుర్వింశాంశ (24), సప్త 
వింశాంశ (27), త్రింశాంశ (30), అక్ష వేదాంశ (45), షష్ట్యంశ (60) 


నవాంశ ప్రత్యేకత 
వర్గ చక్రములన్నింటి లో రాశి తరువాత అంతే ప్రాముఖ్యమైనది నవాంశ. 
శరీరమునకు వెన్నెముక లాగా రాశి కి నవాంశ కీలకమైనది 


మహా దశను రాశి చక్రము లో, అంతర్దశ లను నవాంశ లో పరిశీలించాలి. ఏ గ్రహమునకైనా 
బలసాధన చేయుటకు నవాంశ స్థితి ని పరిగణించాలి. 


జాతక చక్రములో పరిశీలించదగిన ప్రతి విషయాన్ని నవాంశ లో పరిశీలించి విచారణ చేయాలి. 


రాశి చక్రం విత్తనమైతే, భావ చక్రం వృక్షమని, నవాంశ చక్రము ఆ వృక్ష 
ఫలమని పోల్చారు. 


అందువల్లనే “అంశ చక్రము” (నవాంశ వర్గ చక్రము) జన్మ కుండలి, భావ చక్రముతో పాటు ప్రతి 
జాతకములో తప్పకుండా వుంటుంది. 


రాశి చక్రము లో గ్రహమున్న రాశి ని బట్టి నవాంశ చక్రములో ఆ గ్రహము ఏ 
రాశిలో వుంటుందో క్రింది పట్టిక ద్వారా తెలుస్తుంది. భావాధిపతి వుండే నవాంశ 
రాశిని బట్టి కూడా జాతక ఫలితాలు గ్రహిస్తారు 


రాశి సంబంధిత నవాంశ రాశులు 


అగ్ని తత్వ రాశులు - మేష, వృషభ, మిధున, కర్కాటక, సింహ, కన్య, 
మేష, సింహ, ధనుస్సు లకు తులో, వృశ్చికం, ధనుస్సు 


భూ తత్వ రాశులు - మకరం, కుంభం, మీనం”, మేషం, వృషభం", 
వృషభ, కన్య, మకరములకు మిధునం, కర్కాటకం, సింహం, కన్య 


వాయు తత్వ రాశులు - తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మినంో, 
మిధున, తుల, కుంభములకు మేషం, వృషభం", మిధునం 


జల తత్వ రాశులు - కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, 
కర్కాటకం, వృశ్చికం, మీనము లకు మకర, కుంభం, మీనం 


రాశిని9 “పుష్కర” అంశ లుగా గ్రహించి అగ్ని తత్వ రాసులల్‌ 7, 9 నవాంశలు, భూ తత 


రాసులలో 3, 5 నవాంశలు, వాయు తత్వ రాసులలో 6, 8 నవాంశలు, జల తత్వ రాసులలో 1, 
3 నవాంశలు పుష్కర నవాంశలుగా లేదా “పుష్కరాంశ”లుగా ముహూర్త గ్రంధాలలో 
ప్రస్తావించినారు. సుముహూర్త కాలమును నిర్ణయించడం లో “పుష్కరాంశ” ప్రాధాన్యత మనకు 
తెలిసినదే. 

64 వ నవాంశ అధిపతి ని అత్యంత ప్రతికూల ఫల దాత గా భావిస్తారు. అయితే ఈ నవాంశ 
గణన, చంద్ర స్ఫుటము నుండి కూడా పరిశీలిస్తారు. జాతకములో 64 వ నవాంశ అష్టమ 
భావములో వుంటుంది. దీనిని “ఖర నవాంశి అని అంటారు. 


ఏదేని గ్రహ స్ఫుటము క్రింది పాదములలో వున్నప్పుడు ఆ గ్రహము నవాంశ చక్రములో వర్గ్‌త్త 


అశ్విని - 1, రోహిణి - 2, పునర్వసు - 3, 4, పుబ్బ - 1, చిత్త - 2, 3, అనూరాధ - 4, 
ఉత్తరాషాఢ - 1, 2, శతభిషం -3, రేవతి - 4 


అయితే ఈ వర్గోత్తమ నక్షత్ర పాదములు క్రింది నక్షత్ర పాదములకు వరుసగా “ఖర నవాంశ” అవుతాయి. 
ఉత్తర - 2, స్వాతి -3, జ్యేష్ట -4, మూల - 1, శ్రవణం -2, పూర్వాభాద్ర - 3, 4, భరణి - 1, మృగశిర - 
2, 3, పుష్యమి - 4, ఉత్తర" 1 


ఈ నక్షత్ర పాదములను గుర్తుంచుకుంటే జాతక విశ్లేషణ లో నైపుణ్యం పెరుగుతుంది 


ద్రేక్కాణ వర్గ చక్రం - ముఖ్యాంశములు 

నవాంశ చక్రము తరువాత అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడిన వర్గ చక్రమిది. 

ఒక రాశి లో వుండే 3 ద్రేక్కాణములను వరుసగా నారద, అగస్త్య, దుర్వాస 
అని అంటారు. రాశి చక్రములో వుండే 36 ద్రేక్కాణములను స్త్రీ, పురుష 
ద్రేక్కాణములుగా వర్గీకరించినారు. 

అలాగే ఆయుధ, పశు (చతుష్పాద), పక్షి (ఖగ), సర్ప అను పేర్లతో కూడా 
మరొక వర్గీకరణ చేసినారు. 

వీటన్నింటి ఆధారముగా, ముఖ్యముగా, ఆరోగ్యమునకు ఆయుర్దాయమునకు 
సంబంధించిన ఫలితములను సూచించడం సంభవము. 

ద్రేక్కాణ వర్గ చక్రము ఒక విధముగా ఈ కాలములో “సమగ్ర ఆరోగ్య పరీక్షల 
నివేదిక (comprehensive health check up report)” గా ఉపయోగించు వచ్చును. 
22వ ద్రేక్కాణమును ఖర లేదా మృత్యు ద్రేక్కాణము అని అంటారు. ఇది 
కూడా జాతకములో అష్టమ భావము నే వుంటుంది. 


షష.0౦శ చక్రము 
బీ = 


జాతక విశ్లేషణ లో జన్మ కుండలి, నవాంశ కుండలి తో పాటు 
పరిశీలించే మరియొక ముఖ్యమైన వర్గ చక్రము షష్ట్యంశ 
కుండలి. 

కవల పిల్లల జాతకములు ఈ చక్రము ఆధారంగానే పరిశీలించ 
వలసి వుంటుంది. 

దశ వర్గులలో మరియు షోడశ వర్గులలో వింశోపక బల సాధన 
లో ఈ వర్గ చక్రమునకు అన్నింటికన్నా ఎక్కువ గుణములు 
నిర్దేశించ బడినవి. (5/20 & 4/20) 


విశ్లేషణా విషయ సంబంధిత భావము సంబంధిత 
వర్గ చక్రములో 


లగ్నరాశి (అక్షము), సానుకూలత 
లగ్నాధిపతి - స్థితి, అక్షము, వర్గీయ 
బలములు, సానుకూలతలు 
భావాధిపతి - స్థితి, అక్షము, వర్గీయ 
బలములు, సానుకూలతలు 
లగ్నేషుడి తొ సంబంధము ఏర్పడిన 
గ్రహములు, జాతకములో వారి 
బాధ్యతలు, సానుకూలతలు 
లగ్నమునకు శుభులు, వారి స్థితి, 
బలములు, సానుకూలతలు 
లగ్నమునకు అశుభులు, వారి స్థితి, 
బలములు, సానుకూలతలు 
వర్తమాన మహాదశ, అంతర్దశ, 
ప్రత్యన్తర్షశా నాధుల స్టితి, శుభత్వము 
గొచార రీత్యా విశ్లేషణావిషయ 
సంబంధిత గ్రహముల అనుకూల 


ప్రతికూల సితి 
| || 


తరచూ గర్భ స్రావము జరుగుతూ సంతానం కాక పోవడం గురించి జాతక పరిశీలన - పరిహారములు 


శని 


రవి బుధ 
స్ట చ 
ంద్ర కేతు 


శుక్ర 


కుజ 


లగ్నం 
గురు జన్మ కుండలి గురు బుధ 
15-05-1962 కుజ 


శని 
కేతు 11:40 రవి 


రాహు 


(Source: “How to study Divisional Charts” - Prof. V గ ౦౧౦౮౪౮6౧౧౧ 


శుక్ర గురు న్లో కుజ 


గురు 


విశ్లేషణ: రాశి చక్రములో 3 గ్రహములు (రవి, కుజ, గురు) ఉచ్చ రాశి స్థితి. లగ్నం - మకరం, రవి(81) గురు 
(121, 31)లు అశుభులు. సప్తమాధిపతి చంద్రుడు ద్వితీయ స్థితి. గురువు సప్తమ స్థితి. కళత్ర కారకుడు 
షష్టమ స్థితి. లగ్నాధిపతి శని రాహు యుతి తో ఏకాదశ స్థాన స్థితి. కుజుడు లగ్నమే లో వుండి గురువు తో 
పరీస్పరీ దృష్టి మరియు రవిపై దృష్టి. శని దృష్టి కుజుడి పై వున్నది. 

నవాంశ చక్తము లో లగ్నేషుడు తృతీయములో (రాశి లో 9), వర్గేషుడు (రాశి లో కళత్ర భావాదిపతి) 
దశమము లో బుధుడి తో (121), లగ్నానికి శుభుడైన కుజుడి మూల త్రికోణం లో చంద్రుడు, నీచ పడిన రవి 
దృష్టి లో. కళత్ర కారకుడు - ఖర నవాంశ (తుల) రాశ్యాధిపతి కూడా. 


శనిరాహు దశా కాలములో అత్తా మామ ల చే హింసించ పడి భర్త తో విడాకులు తీసుకున్నారు 
(Source: “How to study Divisional Charts” - Prof. V గ Choudhry) 


లగ్నం 08-23:52 రవి 05-10:08 చంద్ర 03-19:24 


కుజ 03-10:26 బుధ 05-07:41 గురు 04-17:00 
శుక్ర 03-25:08 శని 09-05:13 రాహు 10-23:06 


um 


రాశి కుండలి 


als ధనుర్లగ్నం - లగ్నాధిపతి గురువు భాగ్య స్థానములో లగ్నము పై దృష్టి తో స్థితి 

2.9, 10 ల అధిపతులు, రవి బుధులు 10 లో సితి. బుధుడు ఉచ స్థితీ 

3. పంచమాధిపతి కుజుడు 6, 11 ల అధిపతి శుక్రునితో కలిసి 8లో చరిద్రుడితో (HL) యుతి, 
అందరిపై శని స్వకేత్రము నుండి (2H) పూర్ణ దృష్టి. 

4.1, ట్‌ 5లపైగురు దృష్లి 


నవాంశ కుండ. 

1.వృశ్చిక లగ్నం, కుజుడు కేతువుతో 12లో యుతి స్థితి 

2.ద్వితియ పంచమాధిపతి గురువు 11లో స్థితి 

3.భాగ్యాధిపతి, చంద్రుడు ద్వితీయములో గురు క్షేత్రములో స్థితి 

4.దశమాధిపతి రవి, 6 లో ఉచ్చ స్థితి, శని (నీచ), ౮ రాహువుల తోయుతి, కుజుడి దృష్టిలో 
8, 11 ల అధిపతి, బుధుడు నీచే పొందినాడు 


1.లగ్నం కల టకం లో 3౩, 12 ల అధిపతి, బుధుడు 
దికృలము తో గురు శనుల దృష్టిలో స్థితి 

2.6 అధిపతి (ఉద్యోగ కారకుడు] గురు, శని దృష్టి 
లో స్వక్షేత్ర (రాశి లగ్న రాశి) స్థితి 

3.10"అధిపతి కుజుడు 12 లో భాగ్యాధిపతి గురువు 
పూర్ణ దృష్టి లో 

4.అష్టమాధిపతి శని ఉచ్చ స్టితి 


జ్‌్యతిశ్చ్ళాస్త ము. ని " రాస్కంధము జాతక విశ్లేషణ కు మూలాధారము. ఈ స్కంధము 
హోరా శాస్త్రముగా ప్రసిద్ధి చెందినది. 


అని ఆధునికులకు జ్యోతిష శాస్త్ర విజ్ఞాన సర్వస్వం అందించిన మహనీయుడు, వరాహ 
మిహిరుడు, స్వయంగా, వినమ్రముగా, ఈ శాస్త్రము యొక్క అనంత స్వరూపమును, 
దాని పై మానవులకు అందుబాటులో వున్న జ్ఞాన పరిధి ని ఉదాహరించినాడు. 
ఈ నేపధ్యములో, నేటి కాలములో మానవులకున్న జ్యోతిష శాస్త్ర జ్ఞాన స్థాయిని మనం 
ఊహించ వచ్చును. నిరంతర సాధన ద్వారా ఈ శాస్త్ర జ్ఞాన ప్రకాశమును కాలక్రమములో 
అధికాధికముగా పొందుటకు ఉపాసన చేద్దాము. 
జ్యోతిశ్చక్రేతు లోకస్య సర్వస్యోక్తం శుభాశుభమ్‌ ! 
జ్యోతిర్‌ జ్ఞానంతు యో వేదం సయాతి పరమాంగతిం!! 
జ్యోతిశ్చక్రం లోకంలోని అందరికీ శుభాశుభాలను తెలియజేస్తుంది. జ్యోతిష జ్ఞానం 
కలిగిన వారు పరమమైన గతిని పొందుతారు. 


వర్గ చక్రాల గురించి, తెలుగులో అందుబాటులో వున్న గ్రంధములు 


నవాంశ జ్యొతిషం 


